తాతగారి పెన్సిలు 


మైకేల్ 


తాతగారి పెన్సిలు 


మైకేల్ 


వాళ్ల నాన్నకి అబ్బాయి ఉత్తరంరాస్తున్నాడు . 


కొంచెం సేపటికి పెన్సిలు కింద పెట్టి నిద్రకి ఉపక్రమించాడు . 


అమ్మకి ముద్దు పెట్టి శుభరాత్రి చెప్పాడు . అంతా 
ప్రశాంతంగా ఉంది . వెన్నెలలో ఇల్లు నిద్రపోతోంది . నిద్రలో 
అబ్బాయి కలలు కంటున్నాడు.కాగితం మీద పెన్సిలు 
ఉంది . 


అప్పుడు బరబర, కరకర అంటూ శబ్దం అయ్యింది . 
కాగితం మీద పెన్సిలు ఏదో రాస్తోంది . 
“ నాకు గుర్తుంది , " పెన్సిలురాసింది . “ మొట్టమొదటసారి ఈ 
ఇంటికి వచ్చినరోజు గుర్తుంది . స్నేహితులైన రంగు రంగుల 
పెన్సిళ్ల తోపాటు నేను ఒక పెట్టెలో ఉన్నాను. అబ్బాయికి 
బహుమతిగా మమ్మల్ని ఇచ్చారు ." 


“ మమ్మల్ని కొన్న ఆ దుకాణం కూడా నాకు గుర్తుంది . 
అక్కడ అలమరాల నిండా సైనికుల లాగా వరసల్లో సిరా 
సీసాలు, రంగులు ఉన్నాయి . " 


“ కాగితాలు - అక్కడ అనేక రకాలకాగితాలు ఉన్నాయి - 
పలచటవి,దొడ్డువి , చిన్నవి , పెద్దవి . ప్రపంచం నలుమూలల 
నుంచి వచ్చినకాగితాలు అక్కడ ఉన్నాయి .రాత్రి వేళ చీకట్లో 
అవి ఎన్నెన్నో కథలు చెప్పేవి !" 


- 


- 


“ పెన్సిలుకాక ముందు మేం 
ఉన్న అడవి నాకు గుర్తు ఉంది . 
ఒక పొడవాటి చెట్టులోని భాగం 
నేను . కలల్లో ఇప్పటికి కూడా 
చిటారు కొమ్మలలోనిగాలి 
తెలుస్తూ ఉంటుంది . " 
గదిలోనిగాలికి కాగితం రెపరెప 


లాడింది . కాగితం తన కథ 
చెబుతుంటే పెన్సిలురాస్తూ 


ఉంది . .. 


“ మనుషులు వచ్చిచాలా చెట్లను కొట్టటం నాకు గుర్తు 
ఉంది . దుంగలను లాగటం, నదిలో సాహసభరిత ప్రయాణం 
నాకు గుర్తు ఉన్నాయి , " కాగితం చెప్పింది . 


“ నాకు కూడా ఆ ప్రయాణం గుర్తు ఉంది ," బల్ల కూడా 
ఇప్పుడు కథలో భాగం అయ్యింది . “ ఉరకలెత్తే నీటిలో పడి 
లేవటం , రంపపు కొత చప్పుళ్లు కూడా నాకు గుర్తు 
ఉన్నాయి . " 


“ వడ్రంగం దుకాణంలో ప్రేమతో ఒకతను 
నన్ను ఈ రూపంలో తయారు 
చేశాడు . " 


కాగితం కథని పెన్సిలురాస్తుండగా గదిలో 
నిశ్శబ్దం అలుముకుంది . 
“ అడవిలోని ఆరోజులు గుర్తు 
ఉన్నాయా ? " కిర్రుమని తెరుచుకుంటూ 
తలుపు అడిగింది . “ మనకోరికలు , మన 
కలలు ? అడవిలోనే క్షేమంగా ఉంటామా , 

లేక లోకం అంతా తిరుగుతామా ? మనం 
చాలా దూరం వచ్చాం,కానీఈ అబ్బాయి 
జీవితం అంతా ముందే ఉంది . ” 
నిద్రలో అబ్బాయి కొంచెం మెదిలాడు . 
గదిలో నేలమీద వెన్నెల పరుచుకుంది . 


“ మీ కంటే మేంచాలా దూరం ప్రయాణించాం ," నేలలోని కొయ్య 
పలకలు అన్నాయి . “ ఈ ఇల్లు కట్టక ముందు నల్లని జెండా , ఊదా 
తెరచాపలు ఉన్న పెద్ద ఓడలో భాగంగా ఉండేవాళ్లం." 


“మాకుతారు పట్టించేవాళ్లు . తెరచాపలలో గాలి , అలల ఆటుపోట్లు 
ఇప్పటికీ గుర్తుకొస్తాయి . ఆ గాలులను మళ్లీచవిచూడాలని ఉంది ! " 


“ ఆగాలిని చవి చూద్దువుగాని, " అంటూ పాత కొయ్య కిటికి 
తెరుచుకుంది . 
రాత్రిగాలిపిచ్చిదానిలా గదిలో సుడులు తిరిగింది . 


కళ్లల్లో ఉత్సాహం మెరుస్తుండగా అబ్బాయి లేచి కూర్చున్నాడు . 
బొందుల మీద తలుపు ఉయ్యాలలూగింది . పెన్సిలు 
దొర్లుకుంటూ కిందపడి వెన్నెలలో ఈదులాడుతోంది .కాగితం 
కిటికీలోంచి బయటకు ఎగిరింది . 


పట్టణం 
దాటి అది ఆకాశంలో పల్టీలు కొడుతూ అడవిని చేరి 
ఒక చెట్టు చిటారు కొమ్మలో చిక్కుకుంది . 


పెన్సిలు , కాగితం, తలుపు , నేల పలకల కథలను గాలి 
ముక్కలు ముక్కలు చేసి నేల మీదకి వేసింది . 


పక్షులు ఆ కథల ముక్కలను తమ గూళ్లల్లో 
అల్లాయి , తమపిల్లలకు ఆ కథలను చెప్పాయి . 
అడవిలోనిజంతువులన్నీ ఆ కథలను 
విన్నాయి . చెట్ల చిటారు కొమ్మల ఆకుల నుంచి 
లోతైన వేళ్ల వరకు అన్నింటికీ ఆ కథలు 
తెలిశాయి. ఆ కథలు తమ ఇల్లెన అడవికి తిరిగి 
చేరుకున్నాయి . 


ఎంతో జీవితం ఉన్న ఆ అబ్బాయి సంగతి 
ఏమిటి ? 


ఆ అబ్బాయి పెద్దవాడు అయ్యి ఓడల 
మీద సముద్రాలన్నీ తిరిగాడు . 


ప్రయాణం చెయ్యలేనంత ముసలివాడు అయినప్పుడు 
సముద్రం పక్కన కలప ఇంట్లో ఉండసాగాడు . తన మనవడు 
జాక్ కి కథలు చెప్పసాగాడు .రాత్రిళ్లు కలల సముద్రంలో 
తేలియాడేవాడు . 
తలుపు ఉయ్యాల ఊగి , ములుకు మీద పెన్సిలు నిలబడి 
చివరికి మాయమైనరాత్రి నాటి కథజాక్కి చెప్పాడు . 
“ అది పట్టణంలోని మీ ఇంట్లోనే, నీ గదిలోనే 
జరిగింది ,జాక్." 


పట్టణంలోని తమ ఇంటికి తిరిగి వచ్చిన తరవాత 
జాక్ ముందుగా తన గదిలోకి వెళ్లాడు . 


అతడు నేల మీద పడుకుని కొయ్య పలకల మధ్య 
వెతికాడు . అంతా చీకటిగా ఉండటంతో అతడికి ఏమీ 


ఒక హ్యాంగర్ ని తిన్న గా చేసి దానితో సందుల మధ్య కెలికాడు . 
పోయినవనుకున్న తనవే ఎన్నో వస్తువులు అతడికిదొరికాయి . 
చివరికి అతడికి ఒక పాత పెన్సిలుదొరికింది ! 


కనపడలేదు . 


ఆ పెన్సిలుతో రాసి చూశాడు , అది 
ఎంతో అందంగా రాసింది . శెలవలు 
సంతోషంగా గడిపానంటూ తాతకి 
ఉత్తరంరాశాడు . చివరలో , " ఆ 
పెన్సిలుదొరికింది ! ” అంటూ 
ముగించాడు . 
అమ్మ ముద్దు పెట్టి అతడిని బజ్జో 
పెట్టింది . అతడు వెంటనేనిద్రలోకి 
జారుకున్నాడు . 
కాగితం మీద పెన్సిలు ఉంది , అంతా 
ప్రశాంతంగా ఉంది . 


అయిపోయింది 


బరబర బరబర ! పెన్సిలురాయటం మొదలు పెట్టింది . 
“చాలా సంవత్సరాలు నేను చీకటిలో పడి ఉన్నాను . 
అక్కడ నాతో పాటు మెలి తిరిగిన పెన్ను , ఒక వెండి 
నాణెం, తిమింగలం ఎముకతో చేసిన గుండీ ఉన్నాయి . 
అవిచాలా కథలు చెప్పాయి . గుండీ తిమింగలంలో 

భాగంగా ఉన్నప్పుడు ..." 
.... అయితే అది మరొక కథ అవుతుంది . 


